





gospelneeds.com 


2 a 





అదోనీరామ్‌ జడ్సన్‌ 
జీవిత చరిత్ర 








© 


wads 
www.gospelfamily.in _ : 
www.gospelneeds.com 


Free:Songs-Books-Testiomines 


అదోనీరామ్‌ జద్బన్‌ 

ఆ పాస్టరు గారు గంభీరంగా ప్రసంగం 
చెస్తున్నారు. ఎడమ చేతిలో బైబిలు పట్టుకున్నారు. 
సంఘ సభ్యులను ప్రేమ కలిగి ఉండండి అని 
హెచ్చరిస్తున్నాడు. సంభు సభ్యులు (్రదధ్ధగా 
వింటున్నారు. వాన్సరు గారి వయస్సు 5 
సంవత్సరములు. సంఘ సభ్యులు ఎనిమిది మంది 
ఉన్నారు. వారందరి వయస్సు 6 సంవత్సరముల 
కంటే తక్కువ. ఆ పాస్టరు గారి పేరు అదోనీరామ్‌ 
జడన్‌. 

జడ్సన్‌ 1788 సంవత్సరములో ఆగస్టు 
9వ తేదీన భక్తిగల పాస్టరు గారికి జన్మించాడు. తండ్రి 
పేరు అదోనీరామ్‌, తల్లి పేరు అబీగయీలు. తండ్రి 
ఎంతో నిష్టగల కైస్తవుడు. ఇంట్లో ఎంతో క్రమశిక్షణ 
ఉండేది. 9 సంవత్సరములకే జడృన్‌ చదవడం 
నెర్చుకున్నాడు. జద్సన్‌కు ఇష్టమైన వాట చాటించుడి 
యెసు నామము. (Go preach my Gospel, saith 

2 


www.gospelneeds.com 


the Lord) 12 సంవత్సరములకే పెద్ద పెద్ద 
పుస్తకములను అవలీలగా చదివేసేవాడు. 19 
సంవత్సరములు వచ్చెసరికి జద్సన స్వయంగా 
స్కూలు ప్రారంభించి సంవత్సరము పాటు నడిపాడు. 
స్వయంగా రెండు పాఠ్య పుస్తకములను ప్రింట్‌ 
చేసాడు. (The elements of English grammmar, 
The young lady's Arithmetic) 1805 జడన్‌ 
బ్రౌన్‌ యూనివర్సిటిలో చేరాడు. అతడు (శ్రద్దగా 
చదివేవాడు. తెలివైన విద్యార్ధి. 


అమెరికాలో ఆ రోజులలో థామస్‌ పైన్‌ 
అనే వ్యక్తి కామన్‌ సెన్స్‌ అనె పుస్తకమును 
ప్రచురించాడు. ఆ పుసకములో కైస్తవ మతము గాని, 
యూదా మతము గాని, ఇన్లాం మతము గాని 
మానవులు కనిపెట్టినదె. తెలివైన వారు 
అధికారమును, లాభమును చెజిక్కించు కొనుటకు 
మతమును కనిపెట్టనారు అని ఏవరించాడు. 
చాలమంది ఆ పుస్తకము పట్ల ఆకర్షితులై నిరిశ్వర 

3 
www.gospelneeds.com 


వాదమును. (చెవుదు అతు అన వాదము) 
అవలంఖీంచుట (వారంఫఖీంచారు. జడ్చన్‌ 
స్నేహితుడైన జాకబ్‌ ఎర్‌మ్స్‌ అనే వ్యక్తి చక్కగా 
ప్రసంగించెవాడు. కామన్‌ సెన్స్‌ పుస్తకములోని 
విషయములను అందరికి వివరించేవాడు. అతడి 
ప్రభావముతో జడ్సన్‌ నిరీశ్వర వాదము వైపు మొగ్గు 
చూవాడు కాని ఈ విషయం తల్లి దండ్రులకు 
చెప్పలేదు. 1807లో పట్ట భద్రుడైనాడు. తన 20వ 
పుట్టిన రోజున తల్లి దండ్రులకు “నెను బైబిలును 
నమ్ముట లేదు” అని చెప్పాడు. తండ్రి ఎంత 
నచ్చజెప్పినా జద్సన్‌ వినలెదు. తల్లి ఏడ్చింది అయినా 
జద్సన్‌ మారలేదు. తాను న్యూయార్క్‌ వెళ్లి స్వంతంగా 
జీవించాలని తలంచి జడ్సన్‌ బయలుదేరాడు. 
అప్పుడప్పుడు మనస్సాక్షి గద్దించినా దానిని తొక్కి 
పట్టెవాడు. 

ఒక రోజు ఒక సత్రములో బస చేయుటకు 
వెళ్లినప్పుడు సత్రపు యజమాని ఒకే ఒక్క గది ఖాలీగా 

4 


www.gospelneeds.com 


ఉన్నది కానీ ఆ గదికి ప్రక్కన ఉన్న గదిలో చావడానికి 
సిద్ధంగా ఉన్న ఒక యువకుడు బస చెస్తున్నాడు. 
అతని వల్ల నికు. ఇబ్బందిగా ఉంటుందెమో? 
అన్నాడు. అప్పుడు జడ్సన్‌ “నాకు భయం లెదు. 
నేను నాస్థికుడను” అన్నాడు. ఆ రాత్రి జద్సన్‌కు 
నిద్ర పట్ట లేదు. ప్రక్క గదికి జద్సన్‌ ఉన్న గదికి 
మధ్యలో ఒక కార్లు బోర్లు అట్ట మాత్రమ అద్దుగా 
ఉన్నది. అందువల్ల చనిపోవుటకు సిద్ధముగా ఉన్న 
ఆ రోగి యొక్క మూలుగులు స్పష్టముగా వినబదు 
తున్నాయి. మరణించేవాడు భయపడు చున్నాదెమో? 
నేను వెళ్లి కొంచెం ధైర్యపరుస్తాను అనుకుని జద్బన్‌ 
ప్రక్క గదికి వెళ్లుటకు రెండు అడుగులు వేసాడు. 
కాని ఏదో తెలియని భయము జడ్సన్‌కు కలిగింది. 
అక్కడికి వెళ్లే అలోచనను విరమించుకుని చెవులు 
గట్టగా మూసికొని పండుకున్నాడు. అయినా ఆ 
మూలుగులు వినివిన్తూనే ఉన్నాయి. కొంత 
సమయము గడిచిన తరువాత ఆ మూలుగులు 


5 
www.gospelneeds.com 


వినిపించ లేదు. అయినా జద్సన్‌కు నిద్ర రాలేదు. 
ఉదయమే లేచి సత్రపు యజమానిని ఆ రోగి గురించి 
వాకబు చెసాడు. 
“అతడు చనిపోయాడు” అని సత్రపు 

యజమాని జవాబు ఇచాడు. 

“అతడు ఎవరు? ముసలివాడా?” 

“కాదండి! అతనికి కూడా నీ వయసే 
తతత 

“అతని పెరు?” 

“జాకబ్‌ ఎర్‌మ్స్‌. బ్రౌన్‌ యూనివర్సిటిలో 
చదివాడు” 

జడృన్‌ ఆ మాట వినగానే స్థాణువు 
అయినాడు. మూడు గంటల వాటు కూర్చున్న 
కుర్చిలో నుండి లెవలేక పోయాడు. జాకబ్‌ 
మరణానికి ఎంతో భయపడినట్లు రాత్రి అతని 


www.gospelneeds.com 


మూలుగులే తెలియజేస్తున్నాయి. జద్సన్‌ అనేకమంది 
కైస్తవులు మరణించుట చూసి ఉన్నాడు. వారెంతో 
ప్రశాంతముగా నిశ్చింతగా మరణించుట 
గమనించాడు. కామన్‌ సెన్స్‌ పుస్తకములో 
బ్రాయబడనదంతా అబద్ధము. ఒక వెళ అది నిజమైతే 
జాకబ్‌ మరణించె ముండు భయపడేవాడె కాదు, 

అతడు వెంటనె తిరిగి ఇంటికి తిరిగి వచ్చి తండ్రిని 
క్షమించమని అడిగి బైబిలు సరియైనదె అని హృదయ 
పూర్వకంగా విశ్వసించాడు. అండోవర్‌లో ఉన్న 
విలియమ్‌ బైబిలు కళాశాలలో చేరి వేదాంత విద్యను 
అభ్యసించాడు. 1803 డిసెంబరు 2వ తేదిన యెసు 
ప్రభువును రక్షకునిగా అంగీకరించాడు. ఆ నాటి 
నుండి తన పెరు ప్రతిష్టల గురించి ఆలోచించుట 
మాని దెవునిని ఎలా మహిమ పరచాలా? అని 
అలోచించ సాగాడు. తనకు ఇష్టమైన పాట 
చాటించుడి యెసు నామము తరచు పాడుకునెవాడు. 


1715 లో జీగన్‌ బాల్స్‌ గారు క్రొత్త 
7] 
www.gospelneeds.com 


నింబంధనను తమిళ్‌ భాషలోనికి తర్దుమా చేసిన 
విషయమును చదివాడు. జర్మనీకి చెందిన ష్వార్‌ట్స్‌ 
గారు 50 సంవత్సరముల పాటు భారతదెశములో 
సువార్త ప్రకటించిన విషయమును చదివాడు. తాను 
కూడ అటువంటి పని చెసి యెసు ప్రభువును ఎరుగని 
అనెకులకు సువార్త ప్రకటించాలని ఆశించాడు. 
అండోవర్‌లో ఇటువంటి ఆశ కలిగిన 5 గురు 
యువకులు ఉండేవారు. వారి పేర్లు సామ్యేల్‌ నాట్‌, 
(ఈయన బొంబాయిలో సువార్త ప్రకటించారు) 
సామ్యెల్‌ మిల్స్‌ , జేమ్స్‌ రిచర్డ్‌, లూథర్‌ రైస్‌, బోర్దన్‌ 
హాల్‌. కాలేజీకి దగ్గరలో ఉన్న ఒక అడవి లోనికి 
ఈ ఆరుగురు యువకులు వెళ్లి ఉబ్బీివము కొరకు 
ప్రార్థన చెస్తూ ఉండేవారు. యేసు ప్రభువును ఎరుగని 
అనేకులకు సువార్త ప్రకటించాలని ఆలోచిసూ 
ఉండేవారు. తాము చైనా వెళ్లాలా? భారత దేశము 
వెళ్లాలా? బర్మా వెళ్లాలా? అని ఆలోచిస్తూ అక్కడకు 
వెళ్ళుటలో గల సాధక బాధకములను బేరీజు 


8 


www.gospelneeds.com 


వేసేవారు. వెళ్లవలసిన ప్రాంతము బహు దూరములో 
ఉన్నది. అక్కడి భాష తెలియదు. అక్కది 
వాతావరణము తమకు అనుకూలమైనది కాదు. 
అక్కడి ఆహారము తమకు అలవాటు లేనిది. అయినా 
ప్రభువు చిత్తము నెరవేర్చాలని దృఢ నిశ్చయముతో 
ప్రార్థన చేస్తూ ఉండెవారు. 

ఆ నమయములో జడ్చన్‌ తండి 
స్నెహితుడైన ఎడ్వడ్‌ గ్రిఫిన్‌ గారు బోస్టన్‌లో ఒక 
పెద్ద చర్చికి పాస్టరుగా ఉండేవారు. అతడు జడ్నన్‌ 
యొక్క శక్తి యుక్తులు గమనించి బోస్టన్‌ వచ్చి తనకు 
సహాయ పాస్టరుగా పని చేయవలసినది అని కోరాడు. 
జద్సన్‌ తల్లి దండ్రులు ఎంతో సంతోషించారు. కాని 
జద్సన్‌ నిరాకరించాడు. “నెను వెళ్లవలసిన దూరము 
ఎంతో ఉన్నది” అన్నాడు. ఆ రోజులలో ఇతర 
దేశములకు సువార్త ప్రకటించుటకు వెళ్లే మిషనెరీలు 
లండన్‌ నుండే వెళ్లెవారు. అప్పటి వరకు అమెరికా 
నుండి ఒక్క మిషనెరీ కూడ విదెశములకు వెళ్లలేదు. 


Q 


www.gospelneeds.com 


అందువల్ల జద్సన్‌ ఇంగ్లాండులో ఉన్న లండన్‌ 
మిషనెరి సొ? సెటీ ప్రసిడెంట్‌యైన డాక్టర్‌ బోగ్‌ గారికి 
ఉత్తరము వ్రాసాడు. జడన్‌ ఉత్తరము | వ్రాసిన సంగతి 
అండోవర్‌లో ఉన్న కొంత మంది వొస్టర్లకు తెలిసింది. 
అందువలన అండోవర్‌లో ఉన్న వొస్టర్లందరూ 
సమావేశమై తామే ఒక సొసైటీని స్థాపించాలని 
తలపోనారు. ఆ విధముగా అమెరికన్‌ బోర్డ్‌ ఫర్‌ 
ఫారిన్‌ మిషన్స్‌ 1810 జూన్‌ 28న 
స్థాపించబడింది. అది స్థాపించబడుటకు జడ్ఫన్‌ 
దిముఖ్య కారణము. 


జద్బన్‌కు లండన్‌ సొసైటీ నుండి 
ఆహ్వానము వచ్చుట వలన అతడు ఇంగాండుకు 
బయలుదెరాదు. అతడు ప్యాకెట్‌ అనె ఓడలో 
ఇంగ్లాండు వెళ్లుచుండగా సముద్ర దొంగలు ఆ 
ఓడను వశపరచుకొని ప్రయాణికులందరిని ఫ్రాన్స్‌లో 
బందిలుగా ఉంచారు. నాలుగు నెలల పాటు జద్వన్‌ 
బందిగా ఉన్నాడు. అతనిని చూసిన ఒక అమెరికా 


www.gospelneeds.com 


వ్యక్తి జైలు నుండి తప్పించుకొనుటకు జద్సనకు 
సహాయము చేసినందున అతడు 1811 మె 6 తేదిన 
లండన్‌ చేరాడు. లండన్‌ సొసైటీవారు అతనిని 
చేరుకొనుటకు ఇష్టపడ్డారు. కాని తాము 
నిర్ణయించిన ప్రదేశములకు మాత్రము వెళ్లాలి అని 
షరతు పెట్టారు. అందువలన జద్సన్‌ తిరిగి 
అమెరికాకు వచ్చి తన స్నేహితులతో కలిసి భారత 
దేశము వెళ్లాలని సంకల్పించాడు. 

ఆ సమయములో భక్తిగల ఆన్‌ హెజల్స్‌టైన్‌ 
అనే యువతిని చూసాడు. ఆన్‌ టీచరుగా 
పనిచేస్తున్నది. ఆమె ఒక సంఘపెద్ద యొక్క కుమార్తె 
ఆమెను చూసిన వెంటనే తనకు తగిన భార్య అసి 
జడృన్‌ అనుకొని ఆమె తండ్రికి తన ఇష్టాన్ని 
తెలుపుతూ ఉత్తరాన్ని వ్రాసాడు. ఆన్‌ తల్లిదండ్రులు 
భారత దేశమునకు మిషనెరీగా వెళ్లే అబ్బాయిని 
వివాహమాడుటకు నీకు సమ్మతమైతే ని ఇష్ట 
(ప్రకారము చెయి అని తమ కువూర్తెకు 

Ll 


www.gospelneeds.com 


నిర్ణయించుకున అవకాశమును ఇచ్చారు. ఆన్‌ 
అంగీకరించినందు వలన 1812 ఫిబ్రవరి 5న వారి 
వివాహము జరిగినది. సరిగ్గా 14 రోజుల తరువాత 
వారిద్దరూ కలకత్తా వెళ్లే ఓడను ఎక్కారు. జద్బన్‌ 
స్నేహితుడైన సామ్యేల్‌ నెవల్‌ కూడ తన భార్యతో 
కలిసి అదె ఓడలో ఈ నలుగురు కలకత్తా చెరారు. 
కలకత్తా వెళ్లిన తరువాత దెవుడు ఎక్కడికి వెళ్లమని 
ఆజ్ఞావీస్త అక్కడికి వెళ్లాలని వారు 
నిర్ణయించుకున్నారు. 

ప్రయాణము చాల రోజులు పల్టంది. ఆ 
కాలములో బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కం పెనీ వారు 
తము వరకమునకు ఇబ్బంది కలుగునని 
సువార్తికులను భారత దెశములోనికి అనుమతించ 
లెదు. నాలుగు నెలల సుదిర్ల రృ ప్రయాణము తరువాత 
కలకతా చెరారు. అప్పటికే కలకత్తాలో ఉండి 
బైబిలును భారతీయ భాషల లోనికి అనువదిస్తున్న 
డాక్టర్‌ విలియమ్‌ కేరి గారు వీరికి స్వాగతము 


www.gospelneeds.com 


పలికారు. మూడు నెలలు వారంతా కలిసి ఉన్నారు. 
మిగిలిన మిషనెరిలు అయిన సామ్యెల్‌ నాట్‌ గారు, 
నాట్‌ గారి భార్య గోర్లన్‌ హాల్‌ గారు, రైస్‌ గారు 
కలకతా చేరారు. 

ఏరంతా సువార్త ప్రకటించుటకు వచ్చారని 
బ్రిటిష్‌ గవర్నమెంటు వారికి తెలిసి వారిని పిలిపించి 
అక్కడ సువార్త ప్రకటించుటకు అనుమతి లెదు గనుక 
వారు వెంటనె తిరిగి అమెరికాకు వెళ్లిపోవాలని 
కలకత్తా నుండి మొదట బయలుదేరే ఓడ ఎక్కి 
వెళ్లివోవాలని ఆజ్ఞ జారి చెసారు. మారిషెష్‌ వెళ్ల 
ఓడలో రెండు టిక్కెట్ల ఉండుట వలన నెవెల్‌ గారు 
తన భార్యతో మారిషెష్‌ వెళ్లుటకు ఓడ ఎక్కారు. 
తరువాత వెళ్లి ఓడలో మిగిలిన మిషనెరీలు అందరూ 
మారిషెష్‌ వెళ్లారు. ఎడు నెలల ప్రయాణము 
తరువాత వారు మారిషెష్‌ చెరి నెవెల్‌ గారి భార్య 
ప్రసవిస్తూ చనిపోయినదని తెలిసికొని దుఃఖించారు. 
నెవెల్‌ గారు సిలోను వెళ్లారు. రైస్‌ గారు అమెరికా 
వెళ్లారు. ణా 


wwWw.gospelneeds.com 


మారిషెష్‌ నుండి జద్సన్‌ గారు మద్రాసు 
చేరారు. మద్రాసు నుండి 1812 జూలై 18 తేదీన 
బర్మా లోని రంగూన్‌ చేరారు. ఆ రోజులలో బర్మాను 
పరిపాలించే రాజులు బహు క్రూరులు. చిత్ర 
హింసలు చెయుట ద్వారా లేదా మరణ శిక్ష అమలు 
చేయుట ద్వారా ప్రజలను తమకు విధేయులుగా 
ఉంచుకొనే వారు. వటురు తిరిగిన వారిని 
నిర్ధాజ్షణ్యముగా శిక్షించెవారు. బౌద్ద మతము 
అధికారిక మతముగా ఉందేది. బౌద్ద మతాన్ని వ్యాప్తి 
చేయుట రాజు యొక్క కర్తవ్యములలో ఒకటి. చాల 
తక్కువ మంది కథోలిక శాఖకు చెందిన వారు 
ఉందేవారు. ఎవరైనా కథోలిక మతమును 
అనుసరించాలని ఆశిస్తే వారిని చచ్చెవరకు 
కొట్టెవారు. విగ్రహారాధన ఎక్కువగా ఉండేది. ఆలయ 
కాక ఎంతో అధికారాస్సి, ధనాన్ని కలిగి 
ఉండెవారు. రాజు వారిని ఎంతో గౌరవించేవాడు. 
పన్నులు ఎంత అధికముగా ఉన్నాయో, శిక్షలు ఎంత 


14 


www.gospelneeds.com 


కఠినముగా ఉన్నాయో విలియమ్‌ కేరి గారి 
కుమారుడైన ఫీలిక్స్‌ శిరమ్‌ పూర్‌లో ఉన్న తండ్రికి 
ఉత్తరము వ్రాసాడు. అక్కడ సువార్త ప్రకటించుటకు 
వెళ్లుటకు ఎవరూ ధైర్యము చేయలేదు. ఇటువంటి 
పరిస్థితులలో జద్సన్‌ గారు బర్మా చెరారు. సువార్త 
ప్రకటించబడితే ప్రతి విధమైన అవిసీతి, దుష్టత్వము 
రూపుమాప బడుతుందని ఆయన విశ్వాసము. 
బర్మా ప్రజలు విద్యావంతులు. బుద్దుని 
యొక్క బోధలు వ్రాయబడిన తాళ పత్ర గ్రంథములు 
వారి వద్ద ఉన్నవి. సువార్తను ప్రకటించుటకు వెళితే 
మీ గ్రంథములు ఎక్కడ? అని ప్రశ్నించేవారు. వారికి 
బోధించుటకు బర్మా భాష నెర్ఫుకొనవలసి వచ్చింది. 
ఆయన కొన్ని కర పత్రికలు వ్రాసి అచ్చు వెసారు. 
బర్మా చెరిన మూడు సంవత్సరాలలో రాత్రింబగళ్లు 
కష్టపడి ఆ భాషను నేర్చుకున్నారు. విపరితమైన 
పరిశ్రమ చేయుట వలన ఆయన అనారోగ్యము 
పాలైనాడు. బర్మా చెరిన నాలుగు సంవత్సరాల 
15 


www.gospelneeds.com 


తరువాత జి.హెచ్‌. హోగ్‌ గారు తన భార్యతో 
జద్సన్‌కు సహాయము చెయుటకు రంగూన్‌ వచ్చారు. 
వారి కూడ ఒక అచ్చు యంత్రమును తీసుకొని 
వచ్చారు. ఆ అచ్చు యంత్రమును కేరీ గారు వారికి 
బహుకరించారు. వెంటనె దానిని ఉపయోగించి 
వెయి కరప(తికలను ముద్రించారు. నూతన 
నిబంధనను తర్జుమా చెయుట ప్రారంభించి మత్తయి 
సువార్తను తర్జుమా చెసారు. 


ఇటువంటి పని చేయుటకు ఎంతో 
ప్రశాంతమైన వాతావరణము కావలెను. కాని ఈ 
నాలుగు సంవత్సరములలో ఎన్నో ఆటంకములు, 
సమస్యలను జడ్సన్‌ ఎదుర్శొన్నారు. వారు ఉంటున్న 
మిషన్‌ బంగా శృశానమునకు దగ్గరగా ఉండేది. 
అందువల్ల కొన్ని క్రూర జంతువులు తిరుగాడుతూ 
ఉందెవి. అంతలో ఆయన భార్య ఆన్‌ వ్యాధి 
(గ్రస్తురాలైనది. రంగూన్‌లో మంచి డాక్టర్లు 
లేనందువలన ఆమె మ।(దాను వెళ్ల చికిత్స 


\6 


www.gospelneeds.com 


చెయించుకుని మూడు నెలల తరువాత తిరిగి 
వచ్చింది. వారికి పుట్టన కుమారుడు ఎనిమిది నెలలు 
రాకముందె మరణించాడు. నాలుగు సంవత్సరములు 
గడిచినా ఒక్కరు కూడ ,కైస్తవ్యము స్వీకరించ లేదు. 
కాని జద్సన బర్మా భాషపై పట్టు సాధించాడు. 
మరొక కర పత్రిక ప్రచురించాడు. విశ్రాంతి లెకుండా 
పని చెయుట వలన జడ్సన్‌ గారి ఆరోగ్యము 
క్షైణించింది. అందువల్ల చిట్టగాంగ్‌లో డాక్టర్‌ వద్దకు 
వెళ్లి చికిత్స చేయించుకొని రావాలని అనుకొన్నారు. 
అక్కడికి వెళ్ల వచ్చుటకు మూడు నెలలు పడుతుంది 
అనుకొనినను తిరిగి వచ్చుటకు 9 నెలలు పట్టంది. 
వెగంగా వీచే గాలులు వారి ఓదను ఎక్కడకో 
తీసుకొని వెళ్లి పోయినవి. వారి ఆహారము మితముగా 
ఉందెడిది. ఆకలి వలననూ. నీరసము వలననూ 
అతడు జ్వర పీడితుడై ఉండగా గాలికి కొట్టుకొని 
పోయిన ఓడ చిట్టగాంగకు బదులు మచిలీపట్నము 
వచ్చినది. అదృష్టవశాత్తు బ్రిటిషు జాతీయుడు 


17 


www.gospelneeds.com 


జద్సనను చూసి అతనిని చేర్చుకొని కొద్ది రోజులు 
పోషించాడు. 

అక్కడ రంగూన్‌లో అతని భార్య పరిస్థితి 
కూడ ఎంతో దయనీయముగా ఉన్నది. కొద్ది 
రోజులలో తిరిగి వస్తాడనుకున్న భర్త నెలలు 
గడిచిపోయినా తిరిగి రాలెదు. ఏ కబురూ తెలియ 
లేదు. వారికి స్నేహితుడుగా ఉన్న బ్రిటీషు వైశ్రాయ్‌ 
ట్రాన్సఫర్‌ అయి ఒక క్రొత్త వైశాయ వచ్చాడు. క్రొత్త 
వైశ్రాయ్‌ హోగ్‌ గారిని పిలిచి “మీరు ఎందుకు ఇక్కడ 
ఉన్నారు? నిజం చెప్పకపోతే మరణ శిక్ష విధిస్తాను” 
అన్నాడు. జద్సన్‌ గారి భార్య ఆన్‌ తాము భాష 
నేర్చుకొనుటకు వచ్చినాము అని చెప్పి ఆ గండాన్ని 
గట్టెక్కించింది. అంతలో రంగూన్‌లో కలరా 
వ్యాపించింది. ఇంగ్లాండుకు, బర్మాకు యుద్దము 
రాబోవుచున్నదను వదంతులు వ్యావీించినవి. 
అందువలన బ్రిటీషు నౌకలు అన్నీ రంగూన విడిచి 
వెళ్లిపోయినవి. ఒకె ఒక్క ఓడ మిగిలి ఉన్నది. హోగ్‌ 

18 


www.gospelneeds.com 


గారు ఆ ఓడలో ఇంగ్లాండు వెళ్లిపోయారు. భర్త 
వస్తె తాను లేకపోతే ఆయన కంగారు పడతాడని 
ఆన్‌ ఒంటరిగా ఉండిపోయినది. మరి ఇద్దరు 
మిషనెరీలు కోల్‌మన్‌ గారు, వీలాక్‌ గారు బర్మాలో 
సెవ చేయుటకు వచ్చి ఆన్‌కు అండగా నిలబడ్డారు. 

జద్సన గారు తిరిగి వచ్చిన తరువాత ఒక 
సత్రమును నిర్మించారు. తరచు యాత్రికులు విశ్రాంతి 
తీసుకొనుటకు అక్కడకి వచ్చివారు. జద్సన గారు 
వారికి సువార్తను బోధిస్తూ ఉందేవారు. ఎన్ని 
సంవత్సరములు గడిచినా ఒక్కరు కూడ క్రీస్తును 
అంగీకరించ లేదు. జడృన్‌ గారి మంచితనము 
అనేకులను ఆకర్షించేది. కాని క్రొత్త మతమును 
స్వీకరించుటకు వారెవరూ సిద్ధముగా లేరు. 7 
సంవత్సరముల 4 నెలలు గడిచిన తరువాత మౌంగ్‌ 
నావ్‌ అనె వ్యక్తి ప్రభువును అంగీకరించాడు. మరి 
కొద్ది రోజులలో ఇంకొక ఇధ్దరు (ప్రభువును 
అంగీకరించారు. 


19 


www.gospelneeds.com 


మరికొందరు ప్రభువును అంగికరిచుటకు 
సిద్ధముగా ఉన్నారు కాని ప్రభుత్వమునకు భయపడు 
చున్నారు. అందువలన జద్సన మరియు కోల్‌మన్‌ 
గారం రాజును దర్శించి వివరించ వలెనని 
తలంచారు. కొన్ని బహుమతులను తీసుకొని ఆవా 
అనే నగరములో ఉన్న రాజు వద్దకు బయలు దేరారు. 
బైబిలును బంగారపు ఆకుతో చుట్ట రాజుకు 
బహుకరించారు. తాము మత (వచారము 
చేసికొనుటకు అనుమతి ఇవ్వవలసినది అని 
విన్నవించుకున్నారు. రాజుకు ఒక కర పత్రికను 
ఇచ్చారు. రెండు లైన్లు చదివి రాజు ఆ కర పత్రికను 
ప్రక్కన పడవేసాడు. బైబిలు అందించినా నిర్లక్ష్యంగా 
పక్కన పెట్టాడు. “మీరు ఎందుకు అనుమతి 
అడుగుచున్నారు? పోర్చుగీసు వారు, ఇంగ్లీషు వారు, 
ముస్లిములు ఇంకా అనేకులు ఇక్కడకు వచ్చారు. 
వారి మతాన్ని వారు అనుసరించారు. మీరు మాత్రమె 
వచారము చేనుకుంటావుని అనువుతి 


20 
www.gospelneeds.com 


అడుగుతున్నారు. మీకు అనుమతి ఇవ్వబడదు. ఘు 
మత (గంథముతో మాకు పని లేదు. మీరు వాటిని 
తీసుకొని ఎల్లి పొండి” అని రాజు అన్నాడు. 
చిట్టగాంగ్‌లో చాల మంది బర్మా భాష మాటాడే 
ప్రజలు ఉన్నారు. బర్మా వదలి అక్కడికి వెళితే వారికి 
సువార్త (ప్రకటించ వచ్చునని జద్సన్‌ అనుకున్నాడు 
కాని మాంగ్‌ నావ్‌ “మీరు వెళ్లిపోతే మాకు క్రీస్తును 
ఎవరు బోధిస్తారు? కనీసము పది మంది రక్షించబడే 
వరకు మీరు ఇక్కడె ఉండండి” అని బలవంత 
పెట్టారు. ఎ సంఘము అభివృద్ధి చెంది పది 
మంది బాపి ప్రెస్మము తీసుకున్నారు. 


, అంతలో జడృన దంపతుల ఆరోగ్యము 
క్షీణించింది. వైద్యము కోసము కలకత్తా వెళ్లారు. ఆన్‌ 
యొక్క ఆరోగ్యము మరింతగా క్షిణించుట వలన 
ఆమెను అమెరికా పంవాలని నిశ్చయించారు. ఆన్‌ 
అమెరికా వెళ్లిన తరువాత జోనాతాన్‌ (ఫ్రైస్‌ అనే 
డాక్టరు గారు తన భార్యతో రంగూన్‌ వచ్చాడు. కాని 


www.gospelneeds.com 


5 నెలలలోనే డాక్టరు గారి భార్య మరణించింది. 
జోనాతాన్‌ గారు కంటి ఆపరేషన్లు చేయుటలో 
నేర్పరి. అందువలన రాజు ఆయనను రమ్మని కబురు 
పంపాడు. జోనాతాన్‌ గారికి భాష రాదు గనుక 
తర్జుమా చేయుటకు జడ్సన్‌ గారు కూడ వెళ్లారు. 
వైద్యము చేసే సమయములో రాజోద్యోగులకు, రాజు 
బంధువులకు సువార్తను ప్రకటించారు. తాము 
రంగూన్‌లో ఉండుట కంటే ఆవా నగరములో 
ఉండుట మంచిదని జద్సన్‌ తలంచారు. అంతలో 
బ్రిటీషు వారు బర్మాపై దండయాత్ర చేసారు. 
అందువలన విదేశీయు లందరిసి అరెస్టు చెసి జెలులో 
పెట్టారు. డాక్టర్‌ ప్రైస్‌ గారు, జద్బేన్‌ గారు 21 
నెలలు జైలులో ఉన్నారు. అమెరికా నుండి తిరిగి 
వచ్చిన ఆన్‌ జైలుకు కొద్ది దూరములో ఉన్న ఒక 
పాకను అద్దెకు తీసుకొని అందులో నివసించెది. జైలు 
చాల అసౌకర్యముగా ఉందెది. అపరిశుభ్రముగా 
ఉండేది. వంద మంది కలిసి ఒకే గదిలో ఉండేవారు. 


1 


www.gospelneeds.com 


దుర్వాసన భరింపరానిదిగా ఉండెది. 14 పౌండ్లు 
బరువుగల సంకెళ్లు జద్సన్‌ గారికి కాళ్లకు, చేతులకు 
వెయబడ్డాయి. అవి చేసిన మచ్చలు చనిపోయే వరకు 
పోలెదు. ఖైదీలకు వారి బంధువులే ఆహారము 
పెట్టాలి. ఆన్‌ గారు జద్సన్‌ గారికి, ప్రైస్‌ గారికి 
రోజూ ఆహారము తీసుకొని వచ్చేది. యుద్ధము 
తీవ్రమైనది. ఖైదీలందరినీ 9 మైళ్ళ దూరములో ఉన్న 
మరొక జైలుకు తరలించాలని నిర్ణయించారు. 
ఖైదీలందరినీ సంకెళ్ళతో బంధించి 9 మైళ్లు నడిపించి 
మరొక జైలుకు మారారు. బైబిలు వ్రాత ప్రతులను 
ఆన్‌ దూది మధ్య పెట్టి ఒక తలగడ తయారు చెసింది. 
అందువలన అవి నాశనము కాకుండా భద్రము 
చేయబడినవి. బ్రిటీషు వారు రాజధాని వరకు 
జయిస్తూ వచ్చారు. రాజుకు తమ మాటలు బ్రిటిషు 
వారికి అనువదించే వ్యక్త కావలని వచ్చింది. 
అందువలన జద్సన్‌ను విడుదల చెసారు. జద్సన్‌, 
అతని భార్య బాగా శుషించి ఉన్నారు. కాని బ్రిటీషు 


www.gospelneeds.com 


వారు వారిని (ప్రేమించి వారి గురించి ఎంతో శ్రద్ధ 
తీసుకొన్నారు. అందువలన వారు స్వస్ఫులైనారు. 
ఆన్‌ నరిథెంన విశ్రాంతి లేనందు 
వలననూ చిన్న బిడ్డకు వాలు ఇవ్వవలసి వచ్చుట 
వలననూ తన 37వ ఎట (ప్రభువు నందు 
నిద్రించింది. దానియెలు, యోనా [గ్రంథములను 
ఆమె బర్మా భాష లోనికి తర్దుమా చెసినది. మత్తయి 
సువార్తను థాయ్‌ భాష లోనికి తర్జుమా చేసినది. 
ఆమె మరణించిన 6 నెలలకు జద్సన్‌ చిన్న కుమార్తె 
(2 సంవత్సరముల 3 నెలల వయస్సు) (పభువు 
నందు ని(దించినది. మరి మూడు నెలలకు తన 
తండ్రి మరణించిన టెలిగ్రామ్‌ అతనికి అందినది. 
బ్రిటీషు రాజు తర్జుమా చేసినందుకు 
7,200 రూపాయలను పారితోషికంగా ఇచ్చాడు. 
అయితే నెను మిషను పనివాడిని అందువలన ఈ 
డబ్బు మిషనుకు చెందుతుంది అని 7,200 
రూపాయలు మిషను బోర్లుకు ఇచ్చివేసాడు. ఇప్పుడు 
24 
www.gospelneeds.com 


బర్మాను బ్రిటీషు వారు పరిపాలించు చున్నారు గనుక 
కొన్ని సమస్యలు తగ్గినవి. అతనితో కలిసి సేవ 
చెయుటకు వేడ్‌ దంపతులు, (బాడ్‌ మెన్‌ దంపతులు 
వచ్చారు. వారు ఒక స్కూలును స్థాపించారు. జద్సన్‌ 
(కొత్త నిబంధనను ప్రింట్‌ చేసాడు. 18 కర 
పత్రికలను ప్రింట్‌ చెసాడు. బర్మాకు వచ్చె మిషనెదీల 
సహాయార్థము ఒక నిఘంటువును తయారు చేసారు. 
బర్మా భాష - ఇంగ్లీషు, ఇంగ్లీషు - బర్మా భాష 
నిఘంటువులు ప్రింట్‌ అయినవి. 

నంవంము' 'దిన. డినపతు అభ వృద్ది 
చెందింది. మూడు చర్చిలు నిర్మించ. బడ్డాయి. 
సుమారు 200 మంది బాప్తీస్మము తీసుకున్నారు. 
రక్షణ పొందిన బర్మా దేశీయులు తామే సువార్త 
ప్రకటించుట (ప్రారంభించారు. వారిలో అతనితో 
కలిసి సేవ చేయుటకు వేడ్‌ దంపతులు, బ్రాడ్‌ మెన్‌ 
దంపతులు వచ్చారు. వారు ఒక స్ఫూలును 
స్థావించారు. అందరూ సంతోషంగా ఉన్న 


25 
www.gospelneeds.com 


సమయములో బ్రాడ్‌ మెన్‌ గారు ప్రభువు నందు 
నిద్రించారు. ఇంకా కొందరు మిషనెరిలు వచ్చినారు 
వారిలో శారా క్యూమింగ్స్‌ గారు, ఎలియనోర్‌ 
మెకొంబర్‌ గారు ముఖ్యులు. వారు మలేరియా 
అధికముగా ఉన్న ప్రాంతములో పని చేయుట వలన 
శారా గారు వచ్చిన రెండు సంవత్సరములలోనూ 
ఎలియనోర్‌ గారు వచ్చిన 5 సంవత్సరములలోను 
(ప్రభువు నందు నిద్రించినారు. 

బ్రాద్‌ మెన్‌ గారు ప్రభువునందు నిద్రించిన 
తరువాత ఆయన భార్య శారా బ్రాడ్‌ మెన్‌ మూడు 
సంవత్సరముల పాటు భర్త వదిలిన వనిని 
కొనసాగించారు. ఆమె తన చిన్న కుమారునితో 
ఎంతో కష్టపడుచు సేవ చేసినది. అమెరికాలో ఉన్న 
ఆమె స్నెహితులు తిరిగి వచ్చేయమని ఎన్ని సార్లు 
కోరిననూ ఆమె తాను స్టాపించిన స్మూలులు మూత 
పడునని తిరిగి రాలేదు. జద్సన్‌ గారి భార్య చనిపోయి 
ర సంవత్సరములు అయినది. విధవగా ఉన్న బ్రాడ్‌ 

26 
Wwww.gospelneeds.com 


మెన్‌ గారి భార్యను జద్సన వివాహము చేసికొన్నారు. 
నిర్విరామ పనుల వలన జద్సన్‌ గారి ఆరోగ్యము 
కీణించినది. ఊపిరి తిత్తుల వ్యాధి వలన కంఠ 
స్వరము చిన్న బోయినది:: ఆయన ప్రసంగించ లెడు 
గనుక సాహిత్య సేవను చెయుట ప్రారంభించినారు. 
దాదాపుగా 21 సంవత్సరములు ఆయన దెసీనే 
నిర్విరామ కృషి వలన బైబీలు తర్జుమా చేయుట 
పూర్తియైనది. బర్మా పండితులు అది ఎంతో చక్కని 
తరమా అని (ప్ర శంనించినారు. 300 
సంవత్సరముల తరువాత నేటికి మరొక్క తర్జుమా 
అవసరము లెదని అందరూ భావించి యున్నారు. 


ఆరోగ్యము క్షణించినను అమెరికాకు తిరిగి 
రమ్మని మిత్రులందరూ పిలిచినను అతడు బర్మాను 
విడువ లెదు. వాతావరణములోని మార్పుల వల్ల 
అతని చిన్న కుమారుడు హెన్రీ ప్రభువు నందు 
నిద్రించినాడు. శారా జడృన గారి ఆరోగ్యము 
క్షిణించినందు వలన జద్సన్‌ ఆమెను, ముగ్గురు పెద్ద 
27 
Wwww.gospelneeds.com 


పిల్లలను ఇద్దరు సహాయకులతో లందన్‌ వెళ్లుటకు 
బయలు దెరారు. తమ ముగ్గురు చిన్న పిల్లలను 
బర్మాలో ఉన్న మిషనెరీల సంరక్షణలో ఉంచారు. 
అయితే మార్గ మధ్యములోనె శారా ప్రభువు నందు 
నిద్రించినది. తల్లి లేని పిల్లలతో జద్సన్‌ బోస్టన్‌ 
చేరినాడు. అతడు చేసిన సెవలను గుర్తించిన ప్రజలు 
బ్రహ్మాండమైన న్వాగతము ఇచ్చినారు. ఆయన 
గొంతు పోయినందువలన మాట్లాడ లెక అతి 
కుప్తముగా ప్రసంగించినాడు. ఒక వార్తా పత్రికలో 
జద్సన్‌ పౌలు వలె, యోహాను వలె సేవ చెసినాడని 
వర్ణించినాడు. అందుకు ఈ దిన సెవకుడు తనను 
పౌలు తోను ఇంకెవ్వరితోను పోల్చవద్దని తాను 
క్రీస్తును అనుకరించ వలెనని ఆశించు చున్నాను. 
యేసు (ప్రభువు మనవలె శోధింప బడినను పాపము 
లేని వానివలె ఉన్నాడు. ఆయన బోధలను 
అనుసరించాలని ఆశిస్తున్నాను. ఆయన అడుగు 
జాడలలో నా పాదములు పెట్టవలెనని చెప్పాడు. 


28 
Wwww.gospelneeds.com 


తన ఇద్దరు కుమారులను అమెరికాలో వదిలి జద్సన్‌ 
బర్మా చెరాడు. 

అతడు చెసిన కృషి వలన అతనితో 
అనెకులు బర్మాలో మిషనెరిలుగా పని చేయుటకు 
అతని వెంట వచ్చారు. 3 సంవత్సరములు బర్మాలో 
ఉన్న తరువాత అతడు మరలా వ్యాధి గ్రస్టుడనందున 
అమెరికా వెళ్లుటకు ప్రింటింగ్‌ (పెస్‌ను పర్యవేక్షిస్తున్న 
రన్ని అనే వ్యక్తిని తోడుగా ఇచ్చి ఓడ ఎక్కించాడు. 
నడువలేని జడృన్‌ను అనేకులు మోసుకొంటూ ఓడ 
ఎక్కించారు. అతడు మరణావస్తలో ఉన్నాడని 
గుర్తించిన అనేక మంది బర్మా జాతీయులు ఏడుస్తూ 
వీడ్కోలు చెపారు. ఓడ బయలు దేరిన తరువాత 
నాలుగు రోజుల పాటు జీవించిన జడృన్‌ 1850 
ఏఫ్రిల్‌ 12వ తేదిన ప్రభువు నందు నిద్రించాడు. 
అతని మృత దేహమును ఆ రోజే సముద్ర జలాలలో 
జారవిడిచారు. అంత్యదినమున సముద్రము తనలో 


29 
౪04౧4. ం౦౩౧6౪|౧6౪ర:.౦౦౧ 


ఉన్న మృతులను అప్పగించెను; ప్రకటన 20 : 
18 

ప్రస్తుతము బర్మాలో సుమారు 43 లక్షల 
మంది క్రైస్తవులు ఉన్నారు. జద్సన్‌ గారు దినికి 
వుొుదటి విత్తనము వేనినారు. ఆయన 88 
సంవత్సరములు అలుపెరుగని (క్రీస్తు సైనికుడు. 
7,000 మందిబాప్తీస్మము తీసుకొనుటకు కారకుడు. 
63 సంఘములను స్థాపించినవాడు. 1812 ఫిబ్రవరి 
19న అతడు మొదటి అమెరికా మిషనెరి. తరువాత 
163 మంది మిషనెరీలు బర్మాలో సేవ చేయుటకు 
సమర్పించుకొనుటకు (శైరణ ఇచ్చినవాడు. 
ఇటువంటి వారినే ప్రభువు భళా! నమ్మకమైన మంచి 
దాసుడా అని ప్రశంసించును. 
దేవుని మహా కృపనుబట్టి ఇంకా అనేక | 
సాక్ష్యములు రాబోవుచున్నవి. 
కావలసినవారు సంప్రదించండి. 
_www.gospelneedsindiaoggmail.com 






30 
WwWww.gospelneeds.com 


510/1 ఈల: =. 29 [9 












హక (| | క = 9: 
క ౫ అ... [9 ౨ (ర) [89 ౨|| 





www.gospelneeds.com 





